80 రోజులో భూప్రదిక్షణ 





80 రోజుల్లో భూప్రదిక్షణ 
జూల్స్‌ వెర్న్‌ 








దాదాపు వంద సంవత్సరాల క్రితం ఫిలియస్‌ ఫాగ్‌ 
అనే వ్యక్తి ఉందేవాడు. అతడు చాలా సంవత్సరాలు 
ప్రశాంత జీవితం గడిపాడు. అతడు ప్రతి రోజూ 
క్షబ్బుకి వెళ్లేవాడు. తమ స్నేహితులను 
కలుసుకోటానికి ధనికులు ఆ క్లబ్బుకి వెళ్లేవాళ్లు. 


భోజనం తరవాత మూడు వార్తా పత్రికలను ఫాగ్‌ 








ప్రతి రోజూ సరిగ్గా శ్రద్ధగా, ఆసాంతం చదివేవాడు. సాయంత్రం 
ఉదయం 11.30 అల్పాహారం తరవాత స్నేహితులతో పేక 
గంటలకు ఫాగ్‌ తన ఆదేవాడు. 

ఇంటి నుంచి బయలు న Th 
దేరేవాడు. 576 / మళ్లీమమ్మల్ని ౫ 
అడుగులు వేసి జ... ఓడించావు ఫాగ్‌! J 


క్షబ్బును 
చేరుకునెవాడు. 





పన్నెండు కొట్టగానే ఫాగ్‌ ఇంటికి వెళ్లి 
నిద్రపోయేవాడు. మరునాడు మళ్లీ అచ్చం అలాగే 
చేసేవాడు. 


అయితే ఒక బుధవారం అంతా మారిపోయింది. అది అసాధ్యం అని ఒక స్నేహితుడు పందెం 


దినపత్రికలో ఫాగ్‌ ఒక ఆశ్చర్యకరమైన వార్త చదివాడు. కాసాడు. దానికి, “80 లేదా అంతకంటే తక్కువ 


“వా ర్ర చూడండి,” అతడు మిత్రులతో అన్నాడు. రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి వస్తానని ఇరవై వేల 


“దీని (ప్రకారం కేవలం 80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి పౌండ్ల పందెం కాస్తున్నాను! అన్నాడు ఫాగ్‌. 
రావచ్చు!” అతడికి పిచ్చి పట్టిందని అందరూ అనుకున్నారు. 


అయినా, ఫాగ్‌ తన నిర్ణయం మార్చుకోలేదు. 
పాం “డిసెంబరు 21 లోపల నేను తిరిగి వస్తాను,” 






స కె నమ్మకం” స్‌; ఒక ఓడ నుంచి మరొక రైలు | అన్నాడు ఫాగ్‌. 
కుదరటం లేదు! | లోకి దూకుతూనే ఉండాలి! 


న్నా చ? = క డా శ పాజ్‌ బా. 


క ము 
“0 రోజులలోపు "ఇ 


ష్‌ స హా! 


క! 
దాతల! యా 





స్నేహితులు నవ్వినప్పటికీ కష్టమైన ఈ పనిని తాను 
చెయ్యగలనని ఫాగ్‌కి అనిపించింది. 





ఇంటికి చేరుకోగానే సామాను సర్దమని సేవకుడికి చెప్పాడు 
ఫాగ్‌. 


అతడు అంతకుముందు సర్శస్‌లో పని చేసి ఉండటం వల్ల 
కావలసిన సామాను వెంటనే సర్దగలిగాడు. 


“ప్ర అదాన్ని చుట్టి రావటానీకీ 
మనం ఈ రాత్రి బయ 
Aa i ౦ ఈ రాత్రి బయలు ణీ 
 ..దెరుతున్నాం! ౨ శా 





పది నిమిషాలలో తన సేవకుడితో ఫాగ్‌ రైల్వే స్టేషనులో 
ఉన్నాడు... 


8.45కి రైలు బయలు దేరింది. తన సేవకుడితో ఫాగ్‌ 
ప్రపంచం చుట్టి వచ్చే ప్రయాణం కూడా దానితో 
మొదలయ్యింది. 


వాళ్లు సముద్ర తీరానికి వెళుతున్నారు. అక్కడ వాళ్లు ఫ్రాన్స్‌ 
వెళ్లటానికి ఓడ పట్టుకోవాలి. అయితే, అక్కడ వాళ్లకి ఏమైనా 
సమస్యలు కూడా ఎదురు కావచ్చు. 





అధ్యాయం 2 
ఆఫ్రికా ఖండంలో 





ఫాగ్‌ యూరపు దాటుతున్నప్పుడు పరారీలో ఉన్న ఒక 
దొంగను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కొద్ది 
రోజుల ముందు ఆ దొంగ ఇంగ్లాండు బ్యాంకు నుంచి 
55,000 పౌండ్లు దొంగిలించాడు. 


దొంగ యూరపు నుంచి ఆఫ్రికా పారిపోటానికి 
ప్రయత్నిస్తాడని పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌ భావించాడు. ఆ 
కారణంగా, సూయెజ్‌ కాలవ దాటి ఫాగ్‌ ఉత్తర ఆఫ్రికా 
చేరుకునే సరికి ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌ అతడి కోసం అక్కడ 
కాచుకుని ఉన్నాడు. 





తన పాస్‌పోర్ట్‌ మీద ముద్ర వేయించుకుని రమ్మని ఫాగ్‌ 
తన సేవకుడిని పంపించాడు. “ఈ యాత్ర చేసినట్లు 
నాకు రుజువులు కావాలి,” సేవకుడితో అన్నాడు ఫాగ్‌. 
అడగక, అడగక ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌నే పాస్‌పోర్ట్‌ 
కార్యాలయానికి దారి అడిగాడు సేవకుడు. 


పాస్‌పోర్ట్‌ చూసిన ఫిక్స్‌కి అనుమానం తీరిపోయింది. అందుకే ఫాగ్‌ ఎక్కడికి వెళుతున్నాడో ఫిక్స్‌ 


పరారీలో ఉన్న దొంగ లాగానే ఫాగ్‌ ఉన్నాడు. త్వరలోనే కనుక్కున్నాడు. తరవాత లండన్‌కి అత్యవసర టెలిగ్రామ్‌ 

దొంగను పట్టుకోవచ్చు అని అతడు అనుకున్నాడు. పంపించాడు: “నేను దొంగను అనుసరిస్తూ భారత దేశం 
వెళుతున్నాను. అరెస్టు వారెంటును బొంబాయికి 
పంపించండి.” 





అయితే, దానికంటే ముందు అతడు అరెస్టు వారెంటు తరవాత ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌ తన సామానుతో బొంబాయి 
తెప్పించుకోవాలి. వెళ్లే ఓడ ఎక్కాడు. 


ప్రయాణంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. కానీ, ఓడ 


వ్‌ 
మీద ఫాగ్‌ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. సమయానికి భారత దేశంలో ఫాగ్‌ సేవకుడు ఒక 
భోజనం చేస్తూ, పేకాట ఆడుతూ అతను కాలక్షేపం గుడిలోకి వెళ్లాడు. అయితే ముందుగా 
చేశాడు. అతడికి తన ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంది. బూట్లు విప్పాలని అతడికి తెలియదు. 
బూట్లు విడవమని చెప్పిన పూజారులతో య్‌ 
అనుకోకుండా ఓడ రెండు రోజులు ముందుగానే | 





సేవకుడు గొడవకి దిగాడు. జ 
బొంబాయి చేరుకుంది. అతడి అరెస్టు వారెంటు ఇంకా రా 


చేరనందున ఫాగ్‌ని ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌ అరెస్టు 
చెయ్యలేకపోయాడు. 





“ఇక ఒక్కటే ఆశ మిగిలింది,” ఫిక్స్‌ నిర్ణయించుకున్నాడు, 
“ఫాగ్‌ భారత దేశం వదిలి వెళ్లకుండా చూడాలి.” 


ఇది చూసి ఫిక్స్‌ చాలా సంతోషించాడు, “భారత 
దేశంలో ఫాగ్‌ సేవకుడు చట్టాన్ని ఉల్లంఘించటం 





చూశాను. ఇప్పుడు ఆ సేవకుడిని, అతడి యజమానిని శ 

అరెస్టు చెయ్యవచ్చు! 

ఫాగ్‌ని, అతడి సేవకుడిని ఫిక్స్‌ అనుసరించసాగాడు. 3వ అధ్యాయం 
వాళ్లిద్దరూ రైలు ఎక్కటం అతను చూశా . “సరే, ఫాగ్‌ కాపాడాడు 


కలకత్తాలో కలుద్దాం,” ఫిక్స్‌ తనలో తాను 
అనుకున్నాడు. “ఫాగ్‌ గారు, మిమ్మల్ని అక్కడ అరెస్టు 
చేసాను.” 





రైలు ముందుకు కదిలింది. దారిలో అందమైన గుడులు, 
కాఫీ, పత్తి తోటలు కనిపించాయి. ఈ కొత్త దృశ్యాలను 
సేవకుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రైలులో పేక 
ఆడటానికి ఫాగ్‌కి ఒక ప్రయాణికుడు దొరికాడు. 





అయితే ప్రయాణం మూడవ రోజున రైలు ఉన్నట్టుండి ఫాగ్‌ మాత్రం ఏమాత్రం కంగారు పడలేదు. “ఏదో ఒక 
ఆగిపోయింది. అవాంతరం ఉంటుందని నేను ప్రణాళిక వేసుకున్నాను,” ఫాగ్‌ 


త్ర డు. “మనం ముందుకు వెళటానికి వేరే 
“రలు పట్టాలు ఇక్కడతో అయిపోయాయి. 50 మైళ్ల న వా జ్జ 


దూరాన ఉన్న అలహాబాదులో మళ్లీ పట్టాలు సాధనాన్ని పట్టుకోవాలి. 
మొదలవుతాయి,” ఒక రకక భటుడు చెప్పాడు. దాని కోసం వెదుకుతూ సేవకుడు వెళ్లాడు. త్వరలోనే అతడు 
3 దానితో తిరిగి వచ్చాడు. 







రైలు ఆగిపోవటంతో, “సమయానికి 
కలకత్తా ఎలా చేరుకుంటాం?” అంటూ 
ఫాగ్‌ సేవకుడు అరిచాడు. 


ఏనుగు సవారీకి ఖర్చు కొంచెం ఎక్కువే అయ్యింది. కానీ 


ఫాగ్‌ అదేమీ పట్టించుకోలేదు. తన పేకాట మిత్రుడిని కూడా 
రమ్మన్నాడు ఫాగ్‌. 


మావటి ముందు నడుస్తున్నాడు. అరగంటకి వాళ్లు ఒక ఉదయం ఆరు గంటలకు మళ్లీ ప్రయాణం మొదలు 


అడవిగుండా వెళుతున్నారు. ఏనుగు సవారీతో పెట్టారు. ఆరటి చెట్లకు ఉన్న కాయలను 
సంతోషంగా ఉన్న సేవకుడు పైకీ, కిందకీ అల్పాహారంగా తీసుకున్నారు. ఒక దట్టమైన అడవి 
ఊగుతున్నాడు. అతడ మధ్య మధ్యలో ఏనుగుకి గుండా వెళుతుండగా సంగీతం, మనుషుల మాటలు 
చక్కెర ముద్దలు పెడుతున్నాడు. వినిపించాయి. ఒక ఊరేగింపు మెల్లగా అటువైపుగా 


వస్తోంది. 





అలా గంటల పాటు ప్రయాణం చేశారు. ఈత, 
తాటి తోపులు, ఇసక మైదానాలు దాటుకుంటూ 


వెళ్లారు. ఆ రాత్రికి ఒక పాడుబడ్డ భవనంలో బస 
చేశారు. 





ఆ ఊరేగింపు మధ్యలో ఒక రాకుమారుడి శవాన్ని “రేపు అతడి తోపాటు రాకుమారిని దహనం చేస్తారు.” 
మోస్తున్న సైనికులు ఉన్నారు. దాని వెనకే ఒక 


సేవకుడికి నోట మాట రాలేదు. మామూలుగా దేనికీ 
అందమైన గ్రని ఇద్దరు వ్యక్తులు లాక్కుంటూ 


చలించని ఫాగ్‌ కూడా ఆందోళనకి గురయ్యాడు. 
వస్తున్నారు. 


“నాకు పన్నెండు గంటల సమయం ఉంది,” ఫాగ్‌ 


సేవకుడు భయపడిపోయాడు. “వీళ్లు ఏం న్‌ అ 
అన్నాడు. ఆమెను కాపాడటానికి ప్రయత్నిద్దాం. 


చేస్తున్నారు?” అంటూ అరిచాడు. 


“ఇది ఇక్కడి ఆచారం,” మావటి చెప్పాడు. 
“ఎవరైనా రాకుమారుడు చనిపోతే అతడి భార్య కూడా ౫ 
చనిపోవాలి. అప్పుడు, వాళ్లిద్దరూ కలిసి స్వర్గానికి 
వెళతారు.” 













రాత్రికి ఊరేగింపు ఒక గుడికి చేరుకుంది. రాకుమారిని 
లోపల ఉంచి బయట కాపలా ఉన్నారు. ఆమెను 
కాపాడటానికి ఏ ఉపాయమూ తట్టటం లేదు. అంతలో 
సేవకుడికి ఒక ఆలోచన వచ్చింది... 


కాలాలను అణా. 


రాకుమారిని కోప 


అక మయము 
జాల 






మరునాడు ఉదయం రాకుమారిని చనిపోయిన ఆమె భర్త 
పక్కన చితి మీద ఉంచారు. పూజారులు నిప్పు 
అంటించారు. అందరూ మాట్లాడకుండా ఇది అంతా 
చూస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి పెద్ద పెద్ద అరుపులు 
వినిపించసాగాయి. కొంత మంది భయంతో నేల మీద 
పడుకుండి పోయారు. రాకుమారుడి శవం లేచి 
కూర్చోవటం కొందరు చూశారు! 


పొగ మధ్య నుంచి లేచిన ఒక ఆకారం రాకుమారిని 
తీసుకుని పరిగెత్తింది. అది ఒక గుర్రాన్ని ఎక్కి అడవి 
వైపుకి దౌడు తీసింది. 





“పదండి తప్పించుకుందాం,” అంటూ ఆ ఆకారం 
అరిచింది. సేవకుడే రాకుమారుడి వేషం వేసుకున్నాడు. 
తమ వెంట పడుతున్న వాళ్ల బాణాలు తప్పించుకుంటూ 
ఫాగ్‌, అతడి స్నేహితుడు సేవకుడిని అనుసరించారు. 


4వ అధ్యాయం 
మోసం! 





అలహాబాదులో ఏనుగును మావటికి అప్పగించి ఫాగ్‌ 
వాళ్లు రైలు లోకి ఎక్కారు. గుడిలో జరిగిన గొడవ 
గురించి ఫిక్స్‌ ఫిర్యాదు చేయటంతో కలకతా చేరుకోగానే 
ఫాగ్‌ని, సేవకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 


ఫాగ్‌, సేవకుడు వారం రోజుల పాటు జైలులో ఉన్నారు. 
సేవకుడు చాలా ఇబ్బంది పడ్డాడు. జమానతు కింద రెండు 
వేల పౌండ్లు ఇస్తానని ఫాగ్‌ చెప్పాడు. 


“సరే. నువ్వు తిరిగి రాకపోతే ఆ డబ్బులు జప్పు చేస్తాం,” 
అన్నాడు జడ్జి. 







"దొంగిలించిన సొత్తుని స్నా 
ఇలా ఖర్చు ' 
చేసే 


నా? 
స్తున్నాడు! ___. 


దాంతో ఇంకొక గంటలో బయలు దేరుతుందనగా హాంగ్‌ 
కాంగ్‌ వెళ్లే ఓడలోకి ఫాగ్‌ వాళ్లు ఎక్కగలిగారు. 


ఫిక్స్‌కి చాలా కోపం వచ్చింది. “హాంగ్‌ కాంగ్‌ బ్రిటిష్‌ 
రాజ్యం లోదే. ఫాగ్‌ని అక్కడ అరెస్టు చేస్తాను,” 
అనుకున్నాడు ఫిక్స్‌. 


తన బాబాయ్‌ కొడుకు కలుసాదని రాకుమారి కూడా హాంగ్‌ 
కాంగ్‌ బయలు దేరింది. సింగపూర్‌లో బొగ్గు నింపుకోటానికి 
ఓడ ఆగినప్పుడు ఫాగ్‌, రాకుమారి ఒక గుర్రపు బగ్గీలో 
షికారుకి వెళ్లి వచ్చారు. అనేక రకాల చెట్లు, కోతులు, 
పులులను వాళ్లు చూశారు. 





హాంగ్‌ కాంగ్‌ చేరుకోబోతుండగా ఓడ ఒక తుఫానులో 
చిక్కుకుంది. ఫాగ్‌ ప్రశాంతంగా ఉన్నాడు. కానీ, సేవకుడు 
ఆందోళన చెందుతున్నాడు. “మనం హాంగ్‌ కాంగ్‌లో 
ఎక్కవలసిన ఓడ వెళ్లిపోతుందేమో,” అతను అన్నాడు. 


వాళ్లు ఒక రోజు ఆలస్యంగా హాంగ్‌ కాంగ్‌ చేరుకున్నారు. 
వాళ్లు జపాన్‌లోని యోకోహామా వెళ్లటానికి ఎక్కవలసిన ఓడ 
ఆపాటికి వెళ్లిపోయి ఉంటుందని అనుకున్నా . 


“ఇలా జరుగుతుందని నాకు తెలుసు,” సేవకుడు అన్నాడు. 


ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌ సంతోషించాడు. “ఇప్పుడు ఫాగ్‌ని అరెస్టు 
చెయ్యవచ్చు!” అని అనుకున్నాడు. 
కానీ అదృష్టం అతడి వైపు లేదు. 





అయితే, యోకోహామా వెళ్లవలసిన ఓడకి కూడా ఆలస్యం 
అయ్యింది. అంటే ఫాగ్‌ ఎక్కవలసిన ఓడ ఇంకా రేవులోనే 
ఉంది. అదీ కాక, ఫాగ్‌ని అరెస్టు చేయటానికి కావలసిన 
కాగితాలు ఇంకా హాంగ్‌ కాంగ్‌కి చేరుకోలేదు. 


ఆ కాగితాలు వచ్చేవరకు ఫాగ్‌ని హాంగ్‌ కాంగ్‌లో 
ఉంచాలని ఫిక్స్‌ ప్రయత్నిస్తున్నాడు. 


ఆ రాత్రికి ఫాగ్‌ ఒక హోటల్‌ తీసుకున్నాడు. తరవాత, “నేను ఒక అపరాధ పరిశోధకుడిని, మీ యజమాని ఒక దొంగ!” 
రాజకుమారి వాళ్ల బాబాయ్‌ కొడుకుని వెదుకుతూ వెళ్లారు. మద్యశాలలో సేవకుడితో ఫిక్స్‌ చెప్పాడు. 
ఓడలో మూడవ బెర్త్‌ తీసుకోమని తన సేవకుడిని ఫాగ్‌ 


“అబద్దం!” సేవకుడు అరిచాడు. 
పంపించాడు. 


“ఓడ ఈ రోజు సాయంత్రమే బయలు దేరుతోందన్న సంగతి ఫాగ్‌కి 


రేవుకి వెళ్లినప్పుడు ఓడ అదే రోజు సాయంత్రం బయలు తెలియకూడదు,” అనుకున్నాడు ఫిక్స్‌. అందుకని అతడు 





చ్‌ 9 9 
దేరుతోందని సేవకుడికి తెలిసింది. ఫిక్స్‌కి కూడా ఆ సేవకుడితో బాగా మద్యం తాగించాడు. 
విషయం తెలిసింది. 
కాకు కొంచెం సేపటికి సేవకుడు నిద్ర మత్తులో తూగసాగాడు. ఇన్‌స్పెక్టర్‌ 
/ 7 సాయంత్రం 6 గంటలకు స ఫిక్స్‌ మెల్లగా అక్కడి నుంచి బయటపడ్డాడు. 
(a స ఓడ బయలుదేరుతుంది. . 
/ | ar గ్‌ 
J Gp ఆల 








wi ar, 
త్‌ iy 


“మా యజమాని ఎక్కడ ఉన్నాడో వెదికి పట్టుకోవాలి!” 
సేవకుడు ఏడుస్తూ చెప్పాడు. అయితే, ముందుగా ఒక చుక్క 
మద్యం కోసమని అతడిని ఫిక్స్‌ పిలిచాడు. 


మరునాడు ఫాగ్‌ ఓడ రేవుకి వెళ్లాడు. రాజకుమారి బాబాయ్‌ చివరికి ఫాగ్‌కి ఒక చిన్న ఓడ కెప్టెన్‌ కలిశాడు. వాళ్లని షాంఘై 


కొడుకు హాంగ్‌ కాంగ్‌లో ఇప్పుడు లేడని తెలియటంతో ఆమె వరకు తీసుకుని వెళ్లటానికి సిద్ధమయ్యాడు. “అక్కడి నుంచి 
కూడా అతని తోపాటు వచ్చింది. అయితే ఫాగ్‌ ఎక్కవలసిన మీరు యోకోహామాకి మరొక స్టీమరు తీసుకోవచ్చు,” అతను 
ఓడ నిన్న సాయంత్రమే వెళ్లిపోయింది. ఫాగ్‌ సేవకుడి జాడ చెప్పాడు. రేవులో ఫిక్స్‌ కలిస్తే అతడిని కూడా తమతో రమ్మని 
కూడా తెలియలేదు. ఫాగ్‌ పిలిచాడు. 


ఓడ బయలు దేరటానికి ముందు పట్టణం అంతా ఎంత 
— గాలించినా సేవకుడి జాడ తెలియలేదు. 
I మన ఓడ నిన్ననే 
“కక్ష వెళ్లిపోయింది. నేనుకూడా 
అందులో వెళ్ల లేదు. _...” =e 







A "=. 
ఎ నాకుతెలియదు.కానీ "౫ 
“సేవకుడు న్య = అతడి కోసం పోలీసుల వద్ద | 


వ్‌. ఏమెనటు? | .. కొంత డబ్బు ఇచ్చాను. fF 
షూ in న న / . మ. సో 





జా 


నే 


జపాన్‌ వెళ్లటానికి వారం రోజుల తరవాత గానీ మరొక ఓడ 
లేదు. అయితే, ఫాగ్‌ ధైర్యం కోల్పో లేదు. అతడు వేరే 
దారులను వెదుకుతున్నాడు. 


రెండు రోజుల పాటు ఆ చిన్న ఓడ సముద్రంలో వేగంగా 
దూసుకుని వెళ్లింది. అప్పుడు ఒక తుఫాను చెలరేగింది. ఒక 
పెద్ద అల ఓడను తాకింది. దాంతో సముద్రంలో ఆ ఓడ అటూ, 
ఇటూ కొట్టుకుని పోసాగింది. 


నాననా = 





నా ఆరోగ్యం బాగా 
లేదు. 


తుఫాను శాంతించే సరికే చాలా సమయం వృధా 
అయ్యింది. తెరచాపలు అన్నీ ఎత్తినప్పటికీ ఓడ అంత 
వేగంగా వెళ్లటం లేదు. 


ఆ సమయంలో వాళ్లకి ఒక స్టీమరు కనిపించింది. 


“ఈ స్టీమరు షాంఘై నుంచి యోకోహామా వెళు ౦ది,” 
కెప్టెన్‌ చెప్పాడు. 


“ఆ స్టీమరుకి సంకేతం పంపించండి,” ఫాగ్‌ అన్నాడు. 





పెద్ద శబ్దంతో ఒక రాకెట్టుని పేల్చారు. స్టీమరుని ఓడ 
చేరుకోగానే ఫాగ్‌, రాజకుమారి, ఫిక్స్‌ అందులోకి 
ఎక్కారు. 


మరి ఫాగ్‌ సేవకుడి పరిస్థితి ఏమిటి? 


జపాన్‌ వెళ్లే ఓడ బయలు దేరే సమయానికి అతడు 
అక్కడికి చేరుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి 
అందులోకి ఎక్కాడు. ఫాగ్‌ ఆ ఓడలో లేకపోవటంతో 
అతడు ఎంతో బాధపడ్డాడు. 





దాంతో యోకోహామా చేరుకున్న తరవాత ఎం చెయ్యాలో 
అతడికి పాలుపోలేదు. దిక్కు తోచక అటూ ఇటూ 
తిరుగుతున్న అతడికి ఒక పోస్టర్‌ కనిపించింది. 


౫ దేశాలు తిరిగే 
| J 
“. ప్రదర్శన? 





oO 
NN 
క్‌ ము. 
















_ అమెరికా వెళ్లటానికి 4|| 
ముందు ఆఖరి ప్రదర్శన శే . 





“ఈ ప్రదర్శనలో చేరగలిగితే బాగుంటుంది. వాళ్లు తరవాత 
అమెరికాకి వెళుతున్నారు. ఫాగ్‌ కూడా అక్కడికే 


చేరుకోవాలి,” అని సేవకుడు అనుకున్నాడు. 


“తల మీద నిలబడి, కుడి కాలు మీద కత్తి పెట్టుకుని, ఎడమ కాలి 
మీద బొంగరం తిప్పుతూ పాట పాడగలవా?” సర్కస్‌ 
యజమాని అడిగాడు. 

చెయ్యగలనన్నట్టు సేవకుడు తల ఊపాడు. “అయితే, ఈ రోజే 
నిన్ను చేర్చుకుంటున్నాం ర్త 





ఆ రోజు సాయంత్రం అతడు మొదటి ప్రదర్శనలో 
పాల్గొన్నాడు. ఒకరి మీద ఒకరు మనుషులు 





6 A చ్‌, 
త్రికోణాకారంగా ఏర్పడ్డారు. కింద వరసలో సేవకుడు ఆ సమయంలో సేవకుడికి తన యజమాని 
/ ఏ 
ఉన్నాడు. ఆ ప్రదర్శన ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. కనిపించాడు. దాంతో అతడు పరిగెత్తుకుంటూ 


అయితే, ఉన్నట్టుండి... అతడి దగ్గరకి వెళ్లాడు. 






ఒకరి గురించి ఒకరు తెలుసుకోటానికి వాళ్ల దగ్గర ఇప్పుడు 
సమయం లేదు. వాళ్లు పరిగెత్తుకుంటూ వెళ్లి శాన్‌ 
ఫ్రాన్సిస్కో వెళుతున్న ఓడను ఎక్కారు. ఆమెకు వేరే 
ఎవ్వరూ లేకపోవటంతో రాజకుమారి కూడా వాళ్లతో 
బయలు దేరింది. రోజు, రోజుకీ ఆమెకు ఫాగ్‌ పట్ల ప్రేమ 
పెరగసాగింది. 


ఓడ ముందుకు సాగుతుంటే పందెంలో ఫాగ్‌ గెలుస్తాడన్న 


నమ్మకం సేవకుడిలో పెరగసాగింది. అయితే, ఒక రోజు 
ఓడ డెక్కు మీద అతడికి ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌ కలిశాడు. అతడు 
రహస్యంగా వాళ్లనే అనుసరిస్తూ ఉన్నాడు. 





ఫిక్స్‌ని సేవకుడు కొట్టాడు. 
“ఒకప్పుడు మీకు వ్యతిరేకంగా పని చేశాను...” ఫిక్స్‌ 
ఒప్పుకున్నాడు. 


అవును... అంటూ సేవకుడు అరిచాడు. 


“నీ యజమాని దొంగ అని నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది. 
అయితే, ఎలాగైనా అతడు ఇంగ్లాండ్‌ వెళ్లేలా చెయ్యాలి. అక్కడ 


మాత్రమే అతడిని అరెస్టు చెయ్యగలను,” ఫిక్స్‌ చెప్పాడు. 


యజమానిని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక అతడికి ఫిక్స్‌ గురించి 
సేవకుడు ఏమీ చెప్పలేదు. అయితే, శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఫాగ్‌ తన 
పాస్‌పోర్టు మీద ముద్ర వేయించుకునేటప్పుడు అతడికి ఫిక్స్‌ 
కనిపించాడు. 


దారిలో, ఒక బలహీనమైన వంతెన అవరోధంగా ఉంది. 
“పూర్తి వేగంతో దీనిని దాటతాను!ో రైలు [డైవరు అన్నాడు. 
అతడు నడిపిన వేగానికి రైలు చక్రాలు పట్టాలను తాకటం 


లేదమో అనిపించింది. 
“ఎంత ఆశ్చర్యం!” ఫిక్స్‌ అబద్దం ఆడాడు. అమెరికా తూర్పు 


తీరాన్ని చేరటానికి రైలులోకి ఫాగ్‌ వాళ్లతో ఫిక్‌ కూడా ఎక్కాడు. 


రైలు వంతెన దాటి రెండోవైపుకి చేరుకుందో లేదో వంతెన 
కాస్తా నదిలోకి కూలిపోయింది. 





పసిఫిక్‌ రైల్‌రోడ్డు అమెరికా ఖండాన్ని చీల్చుకుంటూ న్యూ 
యార్క్‌ వైపుకి వెళుతోంది. అందులో హోటళ్లు, దుకాణాలు 
వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే, అడవి 
దున్నలు పట్టాలను దాటుతున్నప్పుడు రైలు ఆగవలసి 
వచ్చేది. 





ఆ వెంటనే మరో కష్టం వచ్చి పడింది. కొండల మధ్య 
నుంచి రైలు వెళుతున్నప్పుడు ఒక తెగ సైనికులు రైలు 
మీదకి దూకారు. త్వరలోనే వాళ్లు రైలుని తమ 
















అదుపులోకి తీసుకున్నారు. అన 
FAT aN, eine 
ih గ్‌ క కలలకు Wo ఇ క మ? గా 


అతడు రైలు కింద నుంచి ఎవరి కంటా పడకుండా 
ముందుకి వెళ్లాడు. ఇంజిను దగ్గరకు చేరుకున్న తరవాత 


దానిని రైలు నుంచి వేరు చేశాడు. దాంతో, రైలు మెల్లగా ఆ 
స్టేషను దగ్గర ఆగింది. 


అలా అంటూ సేవకుడు రంగంలోకి దిగాడు. గ 
గద నా. _ - 
చరా TE = 
(nf, యానా 


కొంత సేపు తరవాత చూస్తే ఫాగ్‌కి తన సేవకుడు కనపడలేదు. 


“మీ సేవకుడిని సైనికులు బందీగా చేసి తీసుకుని వెళ్లారు!” 
రైలు గార్డు చెప్పాడు. 


దాంతో కొంతమంది సైనికులను తీసుకుని సేవకుడిని వెదుకుతూ 
ఫాగ్‌ బయలు దేరాడు. 





అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని, విడిపించటానికి 
ఫాగ్‌కి ఆ రోజంతా పట్టింది. దాంతో ఆ రాత్రి వాళ్లు అక్కడే 
బస చేయవలసి వచ్చింది. మరునాడు ఉదయానికి గాని 
వాళ్లు స్టేషనుకి చేరుకోలేదు. 


అప్పటికి ఆ రైలు వెళ్లిపోయింది. మళ్లీ సాయంత్రమే మరొక 
రైలు ఉంది. 


“నా వల్ల మళ్లీ పొరపాటు జరిగింది,” సేవకుడు ఏడుస్తూ 
అన్నాడు. అయితే వాళ్లకి ఫిక్స్‌ సహాయపడ్డా . “మంచు 
పడవ యజమాని ఒకరిని ఇప్పుడే కలిశాను,” అతడు 
చెప్పాడు. 

మంచు పడవకి ఉన్న తెరచాపల వల్ల 

అది వేగంగా వెళుతోంది. మంచు 

మైదానాలను అది తేలికగా 


దాటేసింది. 





దాంతో, రెండవ స్టేషను లోనే వాళ్లు రైలుని మళ్లీ 
అందుకోగలిగారు. రైలు న్యూ యార్క్‌ వైపుకి వేగంగా 


దూసుకుని వెళుతోంది. ఫాగ్‌కి ఇప్పటికీ పందెం గెలిచే 
అవకాశం ఉంది. 


చివరికి వాళ్లు హడ్సన్‌ నది పక్కన న్యూ యార్క్‌ స్టేషను 
చేరుకున్నారు. అయితే, నలబై అయిదు నిమిషాల అయితే, ఆ ఓడ ఫ్రాన్స్‌కి వెళుతోంది. ఫాగ్‌ కంగారు పడలేదు. 
ముందే ఇంగ్లాండుకి వెళ్లే ఓడ వెళ్లిపోయింది. ఓడ కెప్టెన్‌ని అతడి గదిలో బంధించి ఓడని దారి మళ్లించాడు. 


ఓడ వేగంగా వెళుతోంది. అయితే, చలి కాలం కావటం వల్ల 
వాతావరణం సరిగా లేదు. ఇది చాలదన్నట్టు బాయిలర్‌ లోకి 
కావలసినంత బొగ్గు లేదన్న వార్తని ఇంజినీరు తీసుకుని వచ్చాడు. 





మరే స్టీమరు అతడిని సమయానికి అట్లాంటిక్‌ మహా 
సముద్రాన్ని దాటించలేదు. సేవకుడు నిరుత్సాహ 
పడిపోయాడు. అయితే, రేవులోని ప్రతి ఓడ దగ్గరకి 
ఫాగ్‌ వెళ్లాడు. చివరికి ఒక ఓడ యజమాని వాళ్లని 
తీసుకుని వెళ్లటానికి సిద్ధమయ్యాడు. “మా యజమాని ఎంత తెలివైన వాదైనా ఈ సమస్యని 
పరిష్కరించలేడు,” అనుకున్నాడు సేవకుడు. 





కానీ, ఈసారి కూడా అతడిని ఫాగ్‌ ఆశ్చర్య పరిచాడు. తరవాత ఓడలోని చెక్క భాగాలను ఒకటొకటిగా 
తెరచాప కొయ్యలను ముక్కలుగా చేసి వాటిని ఉపయోగించటం మొదలు పెట్టారు. బే 
ఇంధనంగా వాడమని నావికులకు ఫాగ్‌ చెప్పాడు. 







చివరికి ఓడ ఇంగ్లాండు చేరుకునేసరకి దాంట్లో చెక్క 
భాగం అన్నది ఏదీ మిగల లేదు. 


వాళ్లు లివర్‌పూల్‌లో ఓడ దిగేసరికి, రైలు పట్టుకుని లండన్‌ ఫాగ్‌ని జైలులో వేశారు. ఏం చెయ్యాలో రాజకుమారికి, 


చేరుకుని పందెం గెలిచేటంత సమయం మాత్రమే ఉంది. సేవకుడికి తెలియటం లేదు. 

అయితే, అదే సమయంలో ఇన్‌స్పెక్టర్‌ ఫిక్స్‌ రంగంలోకి మూడు గంటలు గడిచిన తరవాత ఫిక్స్‌ పరిగెత్తుకుంటూ 
mo వచ్చాడు. అతడి జుత్తు చిందరవందరగా ఉంది. అతడు 
“ఫిలియస్‌ ఫాగ్‌, 55,000,పొండ్లు దొంగతనం చాలా పశ్చాత్తాప పడుతున్నాడు. “నా వల్ల పెద్ద పొరపాటు 
చేసినందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను,” అన్నాడు. జరిగిపోయింది,” అతడు ఏడుస్తూ చెప్పాడు. 





న్‌్‌ 


న్‌ అసలు దొంగని మూడు స 
| రోజుల క్రితం 









జైలు నుంచి ఫాగ్‌ విడుదల అయ్యాడు. అయితే, వాళ్లు 
లందన్‌ చేరుకోటానికి అయిదున్నర గంటల సమయం 
మాత్రమే ఉంది. 


ఒక ప్రత్యేక రైలులో ఫాగ్‌ లండన్‌ బయలు దేరాడు. రైలు 
లండన్‌ స్టేషను చేరుకునేసరికి 8 గంటల 55 నిమిషాలు 


అయ్యింది. ఫాగ్‌ తన పందాన్ని పది నిమిషాల తేడాతో 
ఓడిపోయాడు. 





బ్‌ 
స్‌ క్షం. é స్లో 





#8 


6వ అధ్యాయం 
తరవాత ఏమిటి? 





ఫాగ్‌ మనసులో ఏం జరుగుతోందో అతడి ముఖాన్ని బట్టి 
తెలియటం లేదు. రాజకుమారి, సేవకుడుతో కలిసి 
అతడు ఇంటికి వెళ్లాడు. మరునాడు అంతా అతడు తన 
గదిలోనే ఉండిపోయాడు. మొత్తం అయిన ఖర్చులను 
లెక్క వేస్తున్నాడు. 


సాయంత్రం ఏడు గంటలకు రాజకుమారిని ఆమె గదిలో అది విన్న ఫాగ్‌ ఎంతో సంతోషించాడు. అతడి 
ఫాగ్‌ కలిశాడు. మనసులోని భావన మొదటిసారి అతడి ముఖంలో 
ప్రకటితం అయ్యింది. అతడు సేవకుడిని పిలిచి, 


“మిమ్మల్ని ఇంగ్లాండు తీసుకుని వచ్చినప్పుడు నాకు చాలా వ 
వెంటనే చర్చికి వెళ్లి రేపు మా పెళ్లికి ఏర్పాట్లు 


ఆస్తి ఉంటుందని అనుకున్నాను. కానీ, అలా జరగలేదు,” 


రాజకుమారితో ఫాగ్‌ చెప్పాడు. చేయించు. ee 
“నాకు మీ డబ్బు అక్కర లేదు. మీరు చాలు,” ర “న్‌ అవన! 
రాజకుమారి మృదువుగా బదులు ఇచ్చింది. టం [న 

/ మీరునన్నుపెళ్లి ' 





అనుక] లం. 


న | ne 





అక్కడ క్లబ్బులో ఫాగ్‌ స్నేహితులు గత కొద్ది రోజుల నుంచి 
ఎంతో ఉద్వేగంతో ఉన్నారు. అక్టోబరు 2న ఫాగ్‌ వెళ్లిన 
తరవాత అతడికి సంబంధించిన సమాచారం ఏమీ వాళ్లకి 
అంద లేదు. 


డిసెంబరు 21 సాయంత్రం నుంచి అతడు వసాదేమోనని 
అతడి స్నేహితులు ఎదురు చూస్తున్నారు. గడియారంలో 
8.44 అయినప్పుడు తలుపు కొట్టిన శబ్దం అయ్యింది. 





ఫిలియస్‌ ఫాగ్‌ చెప్పిన సమయానికి తిరిగి వచ్చాడు. అది 
ఎలా సాధ్యం అయ్యింది? చర్చి నుంచి సేవకుడు 
నమ్మలేని వార్తతో తిరిగి వచ్చాడు. 


“రేపు సోమవారం కాదు,” సేవకుడు సంతోషంగా 
చెప్పాడు. “రేపు ఆదివారం. ఈ రోజు శనివారం!” 





ఫాగ్‌ తూర్పుకి ప్రయాణించటం వల్ల అతడికి ఒక రోజు 
కలిసి వచ్చింది. క్లబ్బుకి చేరుకుని పందెం గెలవటానికి 
అతడికి ఇంకా పది నిమిషాల సమయం ఉంది. 


ఫాగ్‌ 20,000 పౌండ్ల పందెం గెలిచాడు. అయితే, 
ప్రపంచాన్ని చుట్టి రావటానికి అతడికి 19,000 పౌండ్లు ఖర్చు 
అయ్యాయి. కాబట్టి డబ్బు పరంగా అతడికి పెద్ద లాభం 
చేకూర లేదు. 


కానీ, ఆ ప్రయాణంలో అతడికి భార్య దొరికింది, సంతోషం 
దొరికింది. ఇవి దొరుకుతాయంటే ఎవరైనా లోకం చుట్టి 
రావటానికి సిద్ధంగా ఉంటారు. 










బై ప్రపంచంలో నన్ను 
1, మించిన ఆనంద జీవి 
లేదు న 






నన” వలా 





ఫ్రెంచ్‌ రచయిత అయిన జూల్స్‌ వెర్న్‌ (1828-1905)కి విజ్ఞాన 
శాస్త్రం అన్నా, ప్రయాణాలు అన్నా చాలా ఇష్టం. అతడు తన 
మొదట నవలని 1863లో రాశాడు. AroUnNd the Word in 
Eighty Days అన్న ఈ పుస్తకాన్ని 1873లో రాశాడు. 





జూల్స్‌ వెర్న్‌ అనేక కాల్పనిక విజ్ఞాన నవలలు రాశాడు. 
వాటిల్లో 060067 to the Centre of the Earth, 

20,000 Leagues Under the Sea చెప్పుకోదగినవి. 

అప్పుడూ, ఇప్పుడూ ఇవి పెద్దలను, పిల్లలను ఎంతగానో 


అలరిస్తున్నాయి. 





